అథ తయోదశో%ధాశయః 
గణ శుని పుట్టుక 
సూత ఉవాచ | 


తారకారేరితి శుత్వా వృతమదుతముత్తమమ్‌ | 
నారదసుపసన్నో%థ పప్రచ్చ ప్రీతితో విధిమ్‌ || 1 


సూతుడిట్లు పలికెను - 


తారకుని సంహరించిన కుమారుని ఈ అద్భుత, ఉతమ 
వృత్తాంతమును విని నారదుడు మిక్కిలి ప్రసన్నుడై (బహ్మాను 
(పేమతో ఇట్లు ప్రశ్నించెను (1). 


నారద ఉవాచ | 


దేవ దేవ ప్రజానాథ శివజ్ఞాననిధ మయా | [శుతం కార్తిక సద్వ్రత్త 
మమృతాదపి చోత్తమమ్‌ || 2 


అధునా శోతుమిచాామి గాణ శం వృత్తముత్తమమ్‌ | తజ్జన్మ 
చరితం దివ్యం సర్వమంగలమంగలముె || 3 


నారదుడిట్లు పలికెను - 


దేవదేవా! ప్రజానాతా! నీవు శివజ్ఞానమునకు నిధివి. అమృతము 
కంశు గొప్పది, పవిత్రము అగు కార్తికేయ చరిత్రను నేను వింటిని 
(2). ఇపుడు గణ వని ఉత్తమ చిరిత్రను, దివ్యము 
మంగలములలోకెల్లా అతిమంగళమునగు ఆయన జన్మ 
వృత్తాంతమును వినగోరు చున్నాను (3). 


సూత ఉవాచ | 


ఇతాాకర్ణః వచస్తస్య నారదనస్య మహామున్‌ః | ప్రసన్న మాననో 
(బహ్మా ప్రత్యువాచ శివం స్మరన్‌ || 4 


సూతుడిట్లు పలికెను - 


మహాముని యగు ఆ నారదుని ఈ మాటను విని (బహ్మ 
పసన్నమగు మనస్సు గలవాడై శివుని స్మరించి ఇటు బదులిడెను 
(4). 


[బహూూవాచ | 


కల్పభేదాధణ శస జనిః |ప్రోక్తా విధః పురా | శనిదృష్టం 
సిరశృిన్న౦ సంచితం గజమాననమ్‌ || 5 


ఇదానీం శ్వేతకల్పోక్తా గణ శోత్పుత్తి రుచ్యుతే | యత చ్చిన్నం 
నిరస్తస్య శివేన చ కృపాలునా || 6 


సందూ నాత కర్తవ్య శృంకరస్స్సూలికృన్నున | సహి 
సర్వాదిపశ్శంభుర్నిరుణస్సుగుణోజణపి హి || 7 


తలిలయాఖిలం విశ్వం సృజ్యతే పాల్యతే తథా | వినాశ్యతే 
మునిడశేష్ష ప్రస్తుతం శృణు చాదరాత్‌ || 8 


బహ్మ ఇట్లు పలికెన - 


గణ శుని వృత్తాంతమును పూర్వము నేను యథావిధిగా 
చప్పయుంటిని. గణ శుడు పుట్టుట, శని చూచుటచే ఆతని 
నిరసు భగ్నమగుట, ఎనుగు తలను అతికించుట అను గాథను 
చెప్పితిని. ఆ గాధ మరియొక కల్పుమునకు సంబంధించినది (5). 
ఇపుడు శ్వేత వరాహకల్పుమునకు సంబంధించిన గణ శుని పుట్టుక 
చెప్పబడు చున్నది. ఈ గాథలో దయాళువు అగు శివుడు ఆతని 
శిరస్సును నరుకును (6). ఓ మునీ! ఈ విషయములో నీవు 
సందేహమును పొందకుము. శంకరుడు గొప్ప లీలలను చేయును 
ఆ శంభుడు సర్వేశ్వరుడు. నిరుణుడె అయిననూ సగుణుడు కూడా 
(7). ఓ మహర్షీ! ఆయన లీలచేతనే జగత్తు సృజించబడి, 
పాలించబడి, సంహరింపబడు చున్నది. ప్రస్తుత గాధాను శద్దగా 
వినుము (8). 


ఉద్వాహితే శివే చాత కైలాసం చ గతే సతి | కియతా చైవ కాలేన 
జాతో గణపతేర్పవః || 9 


ఏకస్మిన్నేవ కాలే చ జయా చ విజయా సఖీ | పార్వత్యా చ 
మిలిత్వావై విచారే తత్పరాభవత్‌ || 10 


రుదస్య చ గణాస్సుర్వే శివస్యాజాపరాయణాః | తే 
సరే్వప్యస్మదీయాశ) నంది భృంగి పురసరాః || 11 


పమధథాస్తే హ్యసంఖ్యాతా అస్మదీయో న కశ్చన | ద్వారి తిష్టంతి తే 
సర్వే శంకరాజ్ఞా పరాయణాః || 12 


తే సర్వేప్యస్మదీయాశ) తథాపి న మిలేన్మనః | ఎకశెవాస్మదీయో 
హి రచనీయస్త్వయాన్మొ || 13 


నివుడు వివాహమాడి కైలాసమునకు వెళిన కొంత కాలమునకు 
గణపతి జన్మించెను (9). ఒక సమయములో జయ, విజయ అను 
సఖురాండు పార్వతిని కలిసిరి. ఆమె వరితో చర్చించమొదలిడెను 
(10). రుదుని గణములన్నియు మంగళకరుడగు ఆయన ఆజ్ఞను 
పాలించుచుందురు. వారిలో నంది, భృంగి మొదలగు వారు 
మనవారే (11). కాని  పమధథులు లెక్కలేనంత మంది గలరు, 
వారిలో మనవాడు ఒక్కడైెననూ లేడు. వారందరు శంకరుని 
ఆజ్బనుపాలిస్తూ ద్వారమునందు నిలబడి యుందురు (12). 
వారందరు మన వారే అయినా వారితోమననుు కలియుట లేదు. ఓ 
పుణ్యాత్మురాలా! నీవు మన వానిని ఒకనిని ద్వారము వద్ద ఏర్పాటు 
చేయవలెను (13). 


[బహూూవాచ | 


ఇతుక్తా పార్వతీ దేవీ సఖీభ్యాం సుందరం వచః | హితం మేనే 
తదా తచ్చ కుర్తుం స్మాప్యద్యవన్యతి || 14 


తతః కదాచిన్మజ్ఞత్యాం పార్వత్యాం వై నదాశివః | నందినం 
పరిభర్తాాాధ హ్యాజగామ గృహాంతరమ్‌ || 15 


ఆయాంతం శంకరం దృష్వాాసమయే జగదంబికా | ఉత్తస్థా మజ్జతీ 
సా వె లజ్జితా సందరీ తదా || 16 


తస్మిన్నవసరే దేవీ కౌత్రుకేనాతి సంయుతా | తదీయం తద్వచశ్రైెవ 
హితం మేనే సుఖావహమ్‌ || 17 


బహ్మ ఇట్లు పలిలెను - 


సఖురాం।డిద్దరు పలికిన ఈ సుందరమగు మాటను విని పార్వతి 
దేవి అదియే హితమని భావించి అట్లు చేయుటకు నిశ్చయించెను 
(14). తరువాత ఒకనాడు పార్వతి స్నానమాడు చుండగా సదా 
నివుడు ద్వారపాలకుడగు నందిని గద్దించి ఇంటిలోపలికి వచ్చెన 
(15). సమయము కాని సమయములో విచ్చేసిన శంకరుని చూచి 
జగన్మాతయగు ఆ సుందరి స్నానము చేయుచున్నదై సిగ్గుపడి లేచి 
నాలబడెన (16). ఆ సమయములో మిక్కిలి ఉత్కంఠను పొందిన 
పార్వతీ దేవి సఖురాండ వచనము హితమును సుఖమును 
కలిగించునది యని తలవోసెను (17). 


ఏవం జాతే సదా కాలే కదాచిత్సార్వతీ శివా | విచింత్య మనసా చేతి 
పరమా యా పరేశ్వరి || 18 


మదీయస్సేవకః కశిిదృవేచుుభతరః కృతీ | మదాజ్ఞయా పరం 
నాన్నదేఖామ్మాతం చలేదిహ || 19 


విచార్యేతి చ సా దేవీ వపుపో మలసంభవమ్‌ | పురుషం నిర్మ మౌ 
సాతు సర్వలక్షణ సంయుతమ్‌ || 20 


సర్వావయవనిర్దోషం సర్వావ్యయవసుందరమ్‌ | విశాలం 
సర్వశోభాధ్యం మహాబలపరాక్రమమ్‌ || 21 


ఇట్లు జరుగగా ఒకప్పుడు శివపత్నియగు పార్వతీ దేవి మనస్సులో 
ఆలోచించెను. సర్వోత్కృష్టురాలగు ఆ పరమేశ్వరి మనస్సులో ఇట్లు 
తలపోసెను (18). సమర్హుడగు నా వ్యక్తి ఒకడు సేవకుడుగా 
నున్నచో చాల బాగుండును. అట్టి వ్యక్తి నా ఆజ్ఞను 
ఇసుమంతెననూ జవదాటకుండగా పాలించగలడు (19). ఆ దేవి 
ఇట్లు విచారించి తన శరీరమునుండి రాలిన నలుగుడు పిండితో 
లక్షణములన్నింటితో కూడిన పురుషుని నిర్మించెను (20). ఆతని 
అవయవములలో దోషమేమియూ లేకుండెను. 


అవయవములన్నయూ సుందరముగా నుండెను. సమర్పుడు, 
సర్వశోభలతో నిండియున్నవాడు అగు ఆ పురుషుడు 
మహాబలమును. పరాక్రమమును కలిగియుండెను (21). 


వ[స్తాణి చ తదా తసైశ*ల్మ దత్త్వా సా వివిధాని హి | నానాలంకరణం 
చైవ బహ్వాశిషమనుత్తమామ్‌ || 22 


మతుుతస్త్వం మదీయోళనసి నాన్యః క్చిదిహాస్తి మే | ఏవముక్తస్సు 
పురుషో నమస్కృత్య శివాం జగౌ || 23 


ఆమె అపుడు ఆ పురుషునకు అనెక వస్త్రములు, అలంకారములను 
ఇచి) సర్వోతమమగు అనేక ఆశీర్వచనములను పలికెను (22). 
నీవు నా పుతుడవు. నీవు తక్క నావాడు మరియొకడిచట లేడు. 
పార్వతీదేవి ఇట్లు పలుకగా ఆ పురుషుడు నమస్కరించి ఇట్లు 
పలికెను (23). 


గణ శ ఉవాచ | 


కిం కార్యం విద్వతే తేేద్య కరవాణి తవోదితమ్‌ | ఇత్వుక్తా సా తదా 
తేన ప్రత్యువాచ సుతం శివా || 24 


గణ శుడిటు పలికెను - 


ఇపుడు నీకు చేయదగిన పనియేమి? నీ మాటను నేను 
నారవేర్చెదను. ఆ పురుషుని ఈ మాటను విని పార్వతి తన ఆ 
పుత్రునికి ఇట్లు బదులిడెను (24). 


నివోవాచ | 


హే తాత శృణు మద్వాక్యం ద్వారపాలో భవాద్యమే | మతుతస్త్వం 
మదియో౭సి నాన్యథా కశ్చిదస్తి మే || 25 


వినా మదాజ్లాం మతుు।త నొవాయాన్మధృహాంతరమ్‌ | కేపి కాపి 
హరాత్తాత సత్యమేతన్మయోదితమ్‌ || 26 


పార్వతి ఇట్లు పలికెను - 


ఓ పు యనా మాటను ఏనుము. "అపుడు సఏవనా దారమును 
రక్షించుము. నీవు నా పుుతుడవు గనుక నా వాడవు. నీవు తక్క 
మరియొకడు నా వాడు లేడు (25). పుతా! ఎవ్వరైననూ 
ఎప్పుడైననూ నా ఆజ్ఞ లేనిదే హఠాత్తుగా నా గృహములోపలికి 
రారాదు. నేను నీకు సత్యమును చెప్పు చున్నాను (26). 


(బహూూవాచ! 


ఇత్వుక్త్వా చ దదౌ తసైశష్మ యష్టిం చాతిదృఢాం మునే | తదీయం 
రూపమాలోక్క సుందరం హర మాగతా || 27 


ముఖమాచుంబ్య సుప్రీత్యాలింగ్య తం కీపయా సుతమ్‌ | స్వ ద్వారి 
స్థరూ్లూాపయామాస యష్టిపాణిం గణాదిపమ్‌ || 28 


అధ దేవీసుతస్తాత గృమద్వారి స్పితో గణః | యష్టి పాణిర్మహావీరః 
పార్వతీహితకామ్యయా || 29 


స్వద్వారి సాపయితాా తం గణ శం స్వనుతం శివా | స్వయం చ 
మజ్జతి సా వై సంస్టితాసీత్సుఖీయుతా || 30 


(బహ్మ ఇట్లు పలికెను - 


ఓ మునీ ! ఆమె ఇట్లు పలికి ఆతనికి మిక్కిలి దృఢమగు కరను 
ఇచ్చాను. ఆమె ఆతని సుందరరూపమును గాంచి ఆనందించాను 
(27). ఆమె తన కుమారుడగు గణాధిపుని ముఖమును ప్రీతితో 
ముద్దాడి దయతో ఆలింగనము చేసుకొని చేతికి కరనిచ్చి తన 
ద్వారము నందు నిలబట్రను (28). కుమారా! అపుడు 
మహావీరుడగు దేవీపుతుడు పార్వతికి హితమును చేయు కోరికతో 
కరను చేతబట్టి ఇంటి ద్వారము నందు నిలబడెను (29). తన 
కుమారుడగు గణ శుని తన ఇంటి ద్వారము వద నిలబెట్టి ఆ 
పార్వతీ దేవి సఖురాండతో గూడి స్నానమును చేయుచుండెను 
(30). 


ఏతస్మిన్నోవ కాలే తు శివో ద్వారి సమాగతః | కౌతుకీ ముని శార్లూల 
నానాలీలా విశారదః || 31 


ఉవాచ చ శివేశం తమవిజాయ గణాధిపః | మాతురాజ్తాం వినా దేవ 
గమ్యతాం న త్వయాధథునా || 32 


మజ్జినార్దం స్టితా మాతా క్వ యాసీతో వజాధునా | ఇత్వుక్త్వా 
యష్షికాం తస్య రోధనాయ తదాగహీత్‌ || 33 


తం దృష్ట్వా తు శివః [ప్రాహ కం నిషేధసి మూఢడథః | మాం న 
జానాస్యసద్చుద్దో శివోహమితి నాన్యథా || 34 


ఓ మహర్షీ! ఇంతలోనే అనేక లీలా పండితుడగు శివుడు ఉత్కంఠతో 
ద్వారము వద్దకు వచ్చాను (31). ఆయన శివప్రభుడని తెలియని 
గణాధిపుడు ఇట్లనెను : దేవా! తలి ఆజ్ఞ లేనిదే నీవిపుడు లోనికి 
పోరాదు (32). తలి స్నానమునకు వెళినది. నీవు ఎచటకు 
వెళుచుంటివి? ఇట్లు పొమ్ము. ఇట్లు పలికి ఆతడు ఆయనను 
నిలువరించుటకై చేతిలోనికి కరను తీసుకొనాను (33). వానిని 
చూచి శివుడిటు పలికెను : నీవు ఎవరిని అడుచున్నావు? నీవు 
మూర్తబుదివి. ఓరీ దుర్చుది! నీవు నన్ను ఎరురిగవా? నేను 
నివుడను. సందేహము వలదు (34). 


తాడితస్తేన యష్ట్వా హి గణ శేన మహేశ్వరః | పత్యువాచ సన తం 
పృ్మతం బహులీలశ్చ కోపితః || 35 


గణ శుడు అనేక లీలలను ప్రదర్శించే మహేశ్వరుని కరతో కొట్టగా 
ఆయన కోపించి ఆ పు[తునితో నిట్లనెను (35). 


నవా ఉవాచ | 


మూర్షో౭సి త్వం న జతానాసి శివోహం గిరిజాపతి | స్వగృహం 
యామి రే బాల నిషేదసి కథం హి మామ్‌ || 36 


ఇత్యుక్త్వా ప్రవిశంతం తం మహేశం గణనాయకః | క్రోధం కృత్వా 
తతో విప్ర దండేనాతాడయతుునః || 37 


తతశ్శివశ్చ సంక్రుద్దో గణానాజాపాయన్నిజాన్‌ | కో వాయం కర్తతే కిం 
చ [క్రియతే పశ్యతాం గణాః || 38 


శివుడిట్లు పలికెను - 


నీవు మూర్తుడవు. నేను పార్వతిపతియగు శివుడనని యెరుంగవ. 
ఓరీ బాలకా! నేను నా ఇంటికి వెళుచుండగా నీవు నన్నేల 
అద్డుకొనాదవు? (36) ఇట్లు పలికి లోపలకు ప్రవేశించుచున్న ఆ 
మహేశ్వరుని గణ శుడు కోపించి మరల కరతో కొట్టెను. ఓ విప్రా! 
(37). అపుడు శివుడు మిక్కిలి కోపించి తన గణములను ఇటు 
ఆజ్ఞాపించెను: గణములారా! వీడెవడు? ఇక్కడ ఉండి ఎమి 
చేయుచున్నాడు? చూడుడు (38). 


ఇత్యుక్త్వా తు శివస్తుత స్టితః క్రుదో గృహాదృహిః | 
భవాచారరతస్స్వామీ బహ్వద్భుత సులీలకః || 39 


ఇతి ధీ శివమహాపురాణ రుదసంహితాయాం కుమార ఖండే 
గణ శోత్పత్తి వర్తనం నామ తయో దశో౭ధ్యాయః (13). 


సివుడిట్లు పలికి ఇంటిబయట [కోధముతో నిలబడి యుండెను. 
లోకాచారముల నిష్టపడే ఆ |ప్రభుడు అనేక అద్బుత లీలలను 
(పదర్శించును (39). 


శి శివమహాపురాణములో రుద సంహితయందు కుమారఖండలో 
గణ నుని పుట్టుక అనే పదమూడవ అధ్యాయము ముగిసినది 
(13). 


